Registered No. M4484. 


ర ఎక 


వొల్యుం 11] 


1942 వ సం॥ అక్టోబరు నెల 16 వ చేది శుక్రవారం 


“SA కోటు 


అమెరికాలో తయారయిన 


ఇటువంటివి యిపుడు ఇండియా 
ఏమానాశ్రయాలనుండి పోయి 
బర్మా సె .. దాడిచేయుచున్న వి, 

చం; oo 
రాయలు సిమానదశమునందు 
యిపుడు. వీట్‌ సంఖ్య అధిక 
మయింది, 


హోటరు కాలు ఎక్కువగుచున్నాయి. 
అవి Eo 


| 


చర్చిల్‌ ప్రధాని యుద్ద సమీత్‌.. 


మిత్రమండలి శ కియందు విశ్వాసము. 


(బిటిషు ప్రధానమంత్రియగు చర్చిల్‌ ప్రధాని 
గారికి ఎడింబరోనగరంలో ఆనగర సా తం|త్య 
గొరవయుసంగబడెను. ఆసమయమున వారు 
ఉపన్యశించుచు యుద్ధంగూర్చి యిట్లుతెలిపిరి : 

“ నేనిపుడు నాకాదళంచూసివస్తున్నాను. ఆ 
నొకాదళంలో కొన్ని నౌకలు మధ్యధరాసము[డ్రం 
నుండివచ్చినవి ః తక్కినవి రష్యాకుపోయిన సర 
కులకు కౌవలాగాపోయి గండాలు తప్పించుకొని 
వచ్చినవి. ఈ నాకాదళమునకును, కొన్నివారాల 
[క్రిందట నేను ఆఫ్రికా ఎడారితో చూచిన సైన్యానికీ 
ఎంతో వ్యత్యాసంగలదు. వారి రంగులు, పరిన 
రాలు, దుస్తులు అన్ని వేరే. కాని ఉభయులకు 
ఒకకటే సామ్యంగలదు. రోమెలునకు నైలు 
లోయకు మధ్య పెట్టనిగోడవలె సిలువగలమను 
దైర్యం ఎడారి సైన్యానికి ఉన్నప్రే, యూరోపు 
లోని రాక్షనుడు (ప్రపంచాధిపత్యంవహించకుండ 
అడ్డుకోగలమనే ధైర్యం ఎడారిసైన్యానికి గలదు. 

* మనదేశం (ఇంగ్లాండు యిదిసరకుకన్న 
చాల ఐకమత్యంతో మెలగుచున్నది. ఫ్రాంసు 
భో 51 వ డివిజనుపోతే, ఓర్చుకొని దానిస్థానే 


మరో 51 వ డివిజను తయారుచేయబడింది. 
అది మొదటిదానివలెనే చాల (ప్రళంసార్హ్మముగ 
పోరుచు పగసాదించుచున్నది. విమానదాడులు 
ధైర్యంతో ఓర్చుకొనిరి. నేల నొకా విమాన 
సర్విసు అన్నింటియందును యీయుద్ధంలో స్మా 
ట్లండునారు కీర్తివంతముగ పాల్లొనిరి, 

పోల పీతి అరుపులు, 

“మన శత్రువులు యిటీవల ఎక్కువ మాట్లా 
డుచున్నారు. రిబెను [టాఫ్‌, గోరింగు, హేట్లరులు 
మాట్లాడిరి. వీరిమాటలు వారిమననులోగల భీతిని 
చాటుచున్న వి. వారి మామూలు (ప్రగల్భాలు, 
బెదిరింపులు అటుండగ---వారిమాటలతో నీతి 
అరుపులు మందంగ వినబడుచున్న వి, 


“ తమనేరము, న్యాయవిధి ఎరిగినవారి మాట 
అవి. 19140 వ సంగతో (ప్రాంసు వడిపోయి, 
తూర్పు యూరోపంకతా వశమయి, ముసోలోని 
మోసంచేసి వెనుకపోటుపొడిచినవుడు, ఇంగ్లాం 
డొక్క. సే మానవకోటి స్వాతం త్యం కాపాడు 
టకు నిలచియున్న వుడు వాధిమాటలకు యిస్పటి 


2 యుద్ధ సంచిక 


[16-అక్టోబరు 


నటనా దాదా మ దద న 


మూటలకు ఎంతో వ్యత్యాసంగలదు. ఈ 'రెండేం 
డ్డలో వారిగొంతు మారుటకును, బలహీనులను 
క్రూరంగ అణచివేయుటయు, దుర్మాకమణము 
మంచివికానని యీ దుష్టప్రవ_ర్తకులు భావించు 
టకును ఏదో విశేషముండాలి. 


“ తన విజయాలనుగూర్చి ఎవ్వరూ ఎక్కువగ 
చెప్పుకోలేదని హిట్లరు ఏడుపు. “ నేనెన్ని దేశాలు 
గెలిచేనో చూడండి, యితరులదేశాలు ఎన్ని తీసు 
కొని, ఎంతసామాను దోచుకొని ఎందరినిచం పేనో 
చూడండి. మిత్రమండలివారు చేయగల్లింది 
దీనితో పోల్చిచూడండి. _వారింత కష్టనష్టాలు 
పడుతున్నా యింకా ఎలాగు తలఎత్తుకో తిరుగు 
తున్నారు” అని హిట్ల రంఖాడు. సరిగా 
యీమాటలేకాకున్న అతని భావం యిదే. అదే 
ఆతన్ని బాధిస్తున్న సమస్య, ఇన్ని దేశాలు గెలి 
చినా అతని అదృష్టం తగ్గుచునేయున్నది, గత 
రెండేండ్రలొ అతడుగెలిచే అవకాశాలు చాలవరకు 
తగ్గిపోయినవి ; (బిటను అమెరికా చీనాల బలం 
అంతకంతకు అభివృద్ధిచెందుచున్నది. (హ గ్గం) 
మన ఓటములు విజయానికి మెట్టుగాను, అతని 
విజయాలు వినాశాసికి 'మెట్టుగను ఆతనికి. స్పష్టం 
గా కనబడుతున్నాయి కనుక ఆళ్చర్యపోతు 
న్నాడు, ఈ దుష్టుడు తన అంతం నెమ్మదిగ 
చేరువగుచున్నదని క్‌ ర్తించి, అదృష్టదేవత 
తనకు త్వరలొ జయం చేకూరునట్లుచూపి ళన 
చేస్తున్నందుకు తిడుతున్నట్లు నాకు తోచు 
చున్నది. 

“ బిటను అమెరికాదేశాల (ప్రజలు శాంతి 
(ప్రియులు, అనుమానంలేని అమాయకులు శాంతి 
సమయంలొ తమదేశ రక్షణగూర్చి తగు ఏర్పా 
టులు చేసుకోకుండా కూర్చున్నపుడు, అదివరకు 
ఓటమి ఎరుగక సైనికనేర్చులన్ని 
యుద్దం మంచిదికాదు తిరిగి జరుగదని (ప్రమ 
లై “యున్నపుడు, ఏండ్రతరబడి వ. 
తయారగుచు యుద్ధమే 'సరమధర్మంగా నెంచి, 
జా స్తపరికోధనలలో మారణతంత్రం ఎంత అభి 
వృద్ధిచెందగలదో అంతాతెలిసి, పూర్తిగ శిక్షణ 
పొందిన జాతులవారు వారిపెబడితే, తయారు 
కానటునంటి శాంతిపియులు నష్టపోయి దుష్టు 
లధిగమించుటలొ ఆశ్చర్యమేముంది. అంతతో 
అంతు తేలిందా? అది (పధమాంకంమాకత్రమే, 
శాంతియుతమగు మహా (ప్రజాప్రభుత్వ్య రాజ్యాలు 
కొద్దియేండ్లు దొర్జన్యపరుల ధాటి నోర్చుకొన్నచో, 


యింకో అంకం (ప్రారంభమగును. ఆది త్వరలొ 
(ప్రారంభంకానున్నది. ఒకఏడాది ఒంటరిగ నిలచి, 
ధర్మంకొరకు పోరాడే దేశాలు త్రయారయేవరకు 
శత్రువులధాటి నరికట్టిన కీర్తి యీదీవులకూ యీ 
సామాజ్యమునకే చెందినది. *” 
ఖైదీలకు 'సంశెళ్లు? 
తరువాత హిట్లరు తనవశమందున్న యుద్ధ 
ఖయిదీలకు సంకేళ్ల చేసి గొలుసుకట్టుటనుగూర్చీ 
దెల్పుచు చర్చిలుగోరు యూరోప్పలొ నార్వే ఉత్తర 
కొననుండి దక్షిణమున 'స్పెయిను సరిహద్దున 
నున్న బోయసీనరకు గల 2,000 మైళ్ల నిడీవి 
గల [ప్రాంతాలను బలనంతంగా దౌర్జన్య ' చర్యలతో 
అణచియుంచిన హిట్లరు, ఆప్రజలు తిరుగబడు 
చుండుటను సహించలేక అప్పుడప్పుడు సము 
(ద్రంలొనుండి వచ్చిపడి జర్మను కాపలా 'సెనికు 
లను హతమార్చుచున్న బ్రిటిషు కమెండో దాడు 
లకు కినిసి, ఏమీ చేయలేక తనవళమందున్న 
ఖైదీలను హిట్లరు _హింసించుచున్నాడనెను, 
హిట్లరు ఆక్రమించిన రష్యాలోగూడ ఆతడు 
సివలు (ప్రజలను _స్త్రీలనుబిడ్డ్ణలనుగూడ నిర్ధాక్షీణ్య 
ముగ చంపుచున్నాడ నెను, 
ప్రాలినుగ్రాకు నిరోధం 
రష్యాపై రెండోసారి తాను (ప్రారంభించిన 
దాడియందు యింతవరకు గెలు పగపడనందున 
ఆ చిషయం అందరు గమనించకుండా ఇంకో 
విషయం (ప్రపంచం మొత్తంపై చర్చసీయాంళ 
ములలోచేర్చి మభ్యపరచుటక్రై హిట్లరు (బ్రిటిషు 
యుద్ధ ఖే దీలను హొంసించుచున్నాడు. స్టాలిను 
గాడు చాల ధైర్యంతో దాడిని నిరోధించు 
చున్నది. త "సీన లే ప్రాంతములోను 
చెదరిపోలేదు ఓడిపోలేదు సరిగదా, లెనినుగ్రాడు 
నుండి కాకససువరకుగల విశాల యుద్ధరంగము 
నందు ఎదురుతిరిగికొడుతున్నవి కూడను, జర్మను 
సేనలు చాల నష్టపోయినవి ; ఇంకో చలికాలం 
జర్మనులను త్వరలో ఎదుర్కొ_నును. ఈ 
(ప్రమాదాలన్ని దాచ వీలులేనివి. అవి గాంచిన 
జర్మను (ప్రజలు, అప్పుడే బ్రిటిషుబాంబులను రుచి 
చూస్తున్నవారు, యీ చికాకంతా తెచ్చి పెట్టిన తమ 
నాయకునివైపు తెల్లమొగం పెట్టుకోచూస్తున్నారు, 
నోరెత్తి నిందించేధై రం వారికిలేదు. రష్యా పై 
కెందుకు పోవాలీ అని వారడుగుచున్నారు. 
యా పూచీ అంతా _ హిట్లరుదేననియు 
రష్యాపై యుద్ధం హిట్లరే నిర్ణయించెను. యుద్ధం 
(తరువాయి 4వ ేజీలో) 


642) యుద్ధ సంచిక 8 
క్‌ దో జరుగగల సూచనలగూర్చి * ఇండియాకు 
1, ° జ స్వయం నిర్ణయాధికారం యివ్వ 
సయం నిర్ణయ ws 
అ ష్టం ణ వచ్చని ఇండియా యిష్ట్రపడిన 


పారనుంటులో ఇండియా చర్చ 
౧౧ 


గాంధి-అతీురాజ్యాల శేడియోా. 


థు 
ఇండియా బర్మాల చట్టం మూడో ప్రతిపాదన 
(బ్రిటిషు పార్లమెంటు కామన్సు సభలో మంగళ 
వారంనాడు ఆమోధించబడినది, 


ఇండియా చర్చ బప్ఫడా చట్లం (పభువులసభకు 
శాసకోల్సంఘకం సశంద్సి చటం రెండోసారి 
నియంతృక్వం Swe బి స్ట 


ప్రతిపాదించబడినపుడు సథలో 
ఇండియాను గూర్చి విపులంగా చర్చించబడెను. 


ఇండియా మంత్రి అమెరీగారు, ప్రతికూల పక్ష , 


DONORS NOOO NDONOONC రం టం టె. 


న్యశించిరి. వారి ఉపన్యా {i 
సాలలోనివాదం యిదివర || 
కుతెలిసిందే. అయినా కొ |] 
న్ని అంశాలు కొన్ని భావా || 40 పేజీలతో, 
లు ఇపుడునొక్కి వక్కా_ || 

ణీంచుట అవసరం. మొ | 
దటి దేమన, 


అన్ని వక్షలవారును శాస క్లూ దం ఆసా కా మ టా ల మలయా క క క మా 


నోల్లంఘ నోద్యమమును నిరశించిరి. ఒకటిమా 
త్రం స్పష్టమయింది. యుద్ధంలో మంచి రసగం 
ధాయసమయంలో కుట్రలు తిరుగుబాటుతోకూడిన 
ఉద్యమం (ప్రారంభించిన వారికో, ఆ ఉద్య 
మం విరమించి వానివలన కలిగిన దౌర్జన్య 
కృత్యాలను ఖిండించేవరకు, దాన్ని (ప్రారంభించిన 
వారితో బ్రిటిషు పార్లమెంటుగాని వారి నేన్ను 
కొన్న బ్రిటిసు ప్రజలుగాని రాజీకిరారు. చర్చ 
లో తేలిన యింకో స్పష్టమగు అభిప్రాయం 
ఏమం'పే, ఇండియాలో ఏ ఒక్క. పార్టీని యితర 
పార్టీలకు నష్టదాయకంగా (ప్రభుత్వాధికారం వహిం 
చుటకు అవకాశం యివ్వరాదని సభవారు నిశ్చ 
యించిరి, ఇండియా సంతృ ప్తిచెందిన స్వాతం 
త్య చేశంగా ఉండాలంపే పార్టీ ప్రభుత్వం 
ఉండరాదు. ఇవి జరుగరాని పనులగూర్చిన 
భావాలు, 


14 


స రేక సంచిక, 
| వచ్చేవారం ప్రత్యేక సంచిక. | 
యుద్ధసంచిక వచ్చేవారం 
సైన్యానికి సంబంధించిన 
పెక్కు. వ్యాసములు 21 పటములతోగూడ, 
సభలో i (ప్రత్యేక సంచిక వెలువడును. 


చో స్వవరిపాలనమే నిళ్చ 
యించుకోవచ్చని అందరంగీకరించిరి. అమెరీ 
గారు తమ ఉపన్యాసంలో యీ విషయం 
న్పష్టంగా యిట్లు 'దెలిపిరి : 

“తమ దేశ వ్యవహారాలు సిర్వపించుకొ'నే అధి 
శారం ఇండియాకు యిచ్చేటట్లున్కు యిక 
ముం (బిటిషు కామనువెల్తులోనుండే సిర్వసాం 
చుకోవచ్చును యిక్ట్యంలేకుం"కే విడబడీయీ సర్వ 
పాంచుకోవచ్చుననియా 'సూచింపబజెను ” 

అమెరిగారి మాటయందు నమ్మకం వెలి 
బుచ్చుచు స్వతంత్ర కార్మికపక్ష నాయకుడగు 
మెక్ట నుగారు యిటు నుడివిరి :... 

యట య 

“ భారతీయులకు 'సలపూర్ణ స్వాతం త్యం వాగ్దానం 

చేయబడినది, వారు కోరిన క్లైయితే అధిసివేశ 


/ “రాజ్యాంతో సఖ్యత (తెంచుకోడానికిసాడ స్వా 
తం క్యం వాగ్వానం చేయబడింది ”’ 


వీలయినంత | త్వరలో 
అందరికి గౌరవ (ప్రదం 
గానుండేటట్లు రాజీ కుదు 
రాలని అన్ని పార్టీలవారు 
ఆదుర్దపడినట్లు యీ 
చర్చలో స్పష్టమగు 
చున్నది. భారతీయ 
నాయకులతో సం(ప్రదిం 
పులు కొనసాగించి వై 
స్రాయిగారు తమకుగూడ యీ ఆశగలదని 
స్పష్టపరచిరి. కాని అట్టి ఒడంబడిక ఎపుడు 


మాటలా. 
చ ల 


POP DEP దా 
కో వే 


నుమారు 


Yann tmnt 


ee 
Se 


చేకూరుతుంది ? చేకూరుట కెట్టి పరిస్థితు 
లుండాలి ? మొదట, శాసనోల్లంఘనో 


ద్యమం విరమించాలి. రెండు, భావి రాజ్యాంగ 
విధానంగూర్చి ఇండియాలో అన్ని పార్టీలకు ఏకీ 
భావం కుదరాలి, వివిధవర్షాల ఆళలున్ను ఇండి 
యాయొక్క అవసరాల జతచీసి చూడాలి, 
అపుడుగాని పోరు పొచ్చులులేని రాజీ కుదురదు, 
అందరును ఉద్యోగాలకొరకు బేరాలు చేయ 
కుండా, అధికారంయొక్క నిగ్గు సంపాదించుటకు 
యుక్తులు సన్నుచున్నందున రాజకీయ రాయ 
బారాలు యిపుడంత కరినంగాను, అసాధ్యంగాను 
ఉన్నాయి. భారతకీ రాజయములందు నేడు 
యుద్ధంచేయుటకు ప్లానువేసి కృషిచేయడం అవ 
సరంగాని బేరాలాడుతు అ గ్రద్ధవహించడం 


4 యుద్ధ సంచీక 


కాదు, యుద్ధంలో పాల్గొనుటవల్ల నే ఇండియా 
స్వాతంత్రం సంపాదించే అవకాశం ఉంది. 
విజయంచేకూరేక ఆది రూపందాలుస్తుతుంది. 


ణి జ ప 


గాంధిగారి 74 వ జన్మదినము అక్టోబరు 2వ 
తేదీన, ఆ నాడు అక్షరాజ్యాల 
రేడియోలు అనేక (ప్రత్యేక 
ఉపన్యాసలు ఇండియా నుద్దే 
శించి (ప్రసారం చేసినవి, ప్రపంచాన్నంతా 
ఆక్రమించి పరిపాలించాలనే అక్షరాజ్యాల (ప్రాజ 
క్టునకు తోడ్చడు కార్యం ఏదయినాసరే, ఆ 
కార్యం యితరులు యింకెందుకొరకు తలే పెట్టినా 
సరేఆ వుద్దేశంతో (క పస _క్రిలేకుండా, ఆ కార్యా 
లను వాటి క _ర్హలను ల్ల ను రోము టోకియో 
ప్రభుత్వాలు పొగుడుతాయని వేరొకసారి రుజు 
వయింది. కాంగ్రెసు నాయకులగూర్చి అక్ష 
రాజ్యాల అంచనాలు ఊహాలు కాలమాన పరిస్థితు 
లతోగూడ మారిపోయినవి. వారి దృష్టిలో స్స 
వీరులుగానున్నవారు రేపు ద్రోహులుగ మారి 
పోవచ్చును. తమ పాటకు తాళం వేసినంతవరశకే 
వారిని పొగుడుతారు. గాంధి వారంలో శత్రు 
రేడియోలు చెప్పినదానిని, అదివరకు కొన్ని నెలల 
(క్రిందట చెప్పినదానిని పోల్చిచూదము. అక్టో 
బరు 1 వ తేదీన అజదు హిందు జర్మను 
రేడియో అరవంలో యిట్లు చెప్పింది '— 


“ గాంధీజి (చభుత్వంతో -రాజీపడనందుకు నూ ధార 
ఫీయులు 'సంతసి సించుదున్నారు, (భిటిషువారితో 
రాజీపడినచో స్వాతంత్యం కారకు ర50 'సంవత్స 
"రాల జీవితం ఛారపోసిన గాంధి మవాత్తుని ఉద్దే 
శమే భష్టగును ౫ 

కాని 1942 వసం॥ ఫిబవరి 4 వ తేదీన 
బెర్చిను రేడియో ఏమిచెప్పిందో చూడండి :-- 

“ గాంధిగారి అహింసా సీదాంకం ఎందుకు కొరగా 
కుండా పోయింది కాం గను విధానం తడవ 
శడవకు మారుచున్న ౦దున భారి తీయు లధిక 'స సంఖ్యా 
కులు ఆశాభంగంఖెంద్కి త్వరలో స్వాతం త్యం 
'సంపొదించుటకొరకు (కొత్త పౌర్మీలు లేవదిస్తు 
న్నారు [9 

1942 వ సం॥ ఏప్రిలు 10వ తేదీన బెర్సిను 
నుండి హిందూస్టానీలో యిట్లు వినబడింది :- 
సళ. "నెవూూగారు సు బిటిము వీజెం 

టు 2) 
అంతకు తొలిరోజునే యిట్లు చెప్పెను :___ 


“ భారతీయ నాయకులు మో'సపోయిన లండను అను 
చోరులు 


[తరువాయి ర్‌వ పుటలో, ] 


గాంధి-ఆశ్ష-రా 
జ్యాలు 


(16-అక్షోబరు 


[2 వ వేజి తరువాయి 

ఆతనొక్క-డే నిర్ణయించి నడిపిస్తూవుంటే యితర 
సేనానాయకు లౌతనికి కు 
అపుడే $ ఖల్లు మార్గలు గోరింగు చెప్పి వేసెను 

ల రవ్యను యేద్దఖై దీలను వేలకొలది ఉరితీసి 
కాల్చిచంపినందుకు "సోలండు, జకోస్తావోకియా, 
యుగోస్తావియా, గీసుదేశాలలో ప్రజలను బాగా 
హింసించినందుకు పోలీసు కసాయి. హివ్లురు 
బిరుదులు (ప్రమోషనులతో గౌరవింపబడెను. 
అతడు ఆపైసాచిక కృత్యాలన్ని జర్మసీలోనే 
యిపుడు చేయవలసియుంది.” 

జలా త వ్రాముల (పమాదం. 

జలాంతర్గాముల ముప్పు యింకను సంయు క్ర 
రొజ్యాలకు 'చిక్కుగనేయుంది. కాని త్వరలో 
యిది తొలగగలదు. ఆగస్టు 'సెష్టంబరు 
మాసములు, గత వది మాసొలకంపే 
కొంత నయం. ఈ నెలలలో మునిగిన నౌకల 
కంటె యెక్కువ న్నర్తక నౌకలు కట్టబడినవి. 
ఈ. ఇ౦౦డు నెలలో అత్యధికంగా బ్రిటిముబాంబులు 
జర్మసీమై పడినవి. ఈ కాలంలోనే అమెరికా 
సేనలు ఎక్కువ భద్రంగా ఇంగ్లాండు చేరినవి ; 
జర్మనీ ఇటలీ జపానులకన్న బ్రిటిషువారి విమాన 
శక్తి ఎక్కువని రుజువయింది; సెస్టంబరులో 
ఆస్ట్రేలియనులు అమెరికను మిత్రులతోకలసి 
పళిఫికు సముద్రంలో న్యూగినీయందు చాల 
దూరంవరకు పోయి ఆక్రమించిరి. గొప్పలు 
చెప్పడం నా కలవాటులేదు. ఇవన్నీ యదార్ధంగా 
జరిగిన విషయాలు, మంచి చెడ్డ రెండు శాంతంగా 
పరికించి చూసినచో యీ "యుద్ధంలో మనం 
మనోనిబ్బరంతో పట్టుదలతో నురడగల స్థితికి 
వచ్చితిమని చెప్పవచ్చును. 

గౌరవము కొరకేగాఠ ఆత్మరక్షణ కొరకు 
ఎన్నడు శతెగనటువంటి పవిత్రమగు సఖ్యత 
ఒడంబడికలు చేసుకున్న వివిధ ప్రభుత్వాలు జాతు 
లతో మనం కలసియున్నాము. ప్రాణోపషద్రవ 
మగు (ప్రమాదాలు యింకా మనలను చుట్టి 
యున్నవి. అలసట, అశ్రద్ధ, ధీమా, స్వల్ప 
విషయాలందు తగువులాటలు కలిగియున్నచో 
ముందు కార్యంచెడును. మన శక్తినంతా కూడ 
దీసుకొని, ముందువెనకలాతోచించి, తెలివితేటలు 
ధైర్యం కలిగి అందరంకలసి ముందుకి నడవాలి. 
దేవుని ఆశీర్వాదంవలన నేటి ఆశలు వమ్మె 
పోవు మనముందుదాట దివ్యకాంతులతో ప్రకా 
శించుచున్నది. 


1042] 


యుద్ధ సంచిక ర్‌ 


ఇండియాను కాపలాకాయుచున్న విమానాలు. 


ఆకాశంలో రాశక్షుసులవలె లిరుగుచున్నాయి: 


సింహళములో ఎచటనో ఒకచోట రాయలు 
విమానదళం కంట్రోలు రూములో వాయువార్తా 
సం[గ్రాహకుడు తన తలృపై హెడ్‌ ఫోనులను సర్దు 
కొనుచుండును. అతిదూరాన బంగాళాఖాతం పై 
నెగురుచున్న ఒకని మాటలు వినబడుతూవుంటా 
యి. (ప్రాతఃభాలపు కాపలా విమానాలు రావు 
నకు రిపోర్టు సంసృచున్న వన్న మాట. 

ప్రతి రోజు అరుణోదయం కాగానే పెద్ద 
శబ్దంతో నల్లని నీటిలో నురగల చారథీయుచు 
విమానం ప్రైకి దర్జాగా ఎగిరిపోతూవుంటుంది. 
ఇతరులెవరు నిద్రపోతున్నా “ఇండియా కండ్లు” 
(విమానాలు) మాత్రం మేలుకొని వుంటాయి, 

(ప్రాతఃకాలంనుండి సాయంకాలం చీకటి 
పడేవరకు కటాలినా ప్రయింగు బోట్సు (నీటదిగే 
విమానాలు సముద్రాలపై ఎగురుతూ, సము 
(ద్రాంతములనుండి ఇండియాకు ఏమి (ప్రమాదం 
వచ్చునోయని వెదకి చూస్తునేవుంటాయి. ఈ 
వైమానికుల (ప్రపంచమే వెరు.  రెండింజనుల 
విమానలలో దినమంతా గడుపుచు, ఇండియా 
తూర్పు తీరాన్ని రక్షించుటకు సముద్రా కాళాల 
మధ్య ఎన్నో అవాంతరాలను దాటుచూవుంటారు. 

వారి పని ఎంతకష్టంగా నుంటుందో కొద్ది 
నెలల [క్రిందట కటలినా విమానంపై (ప్రాతః 
కాలపు కౌపలా పనిచేయుచుండిన స్క్య్వాడ్రను 
లీడరు బిర్చెలుగారి కధనుబట్టి తెలియగలదు. 

ఆ కథ వివరాలెక్కువ తెలియడం కష్టం 
ఏమన, బిర్చెలుగారు నీట మునిగిరి, కాని అత 
న్ని కెరటాలు తమలో కలుఫుకునేలోపున 
అతని వాయువ్నార్త ఒక హెచ్చరిక చేసింది. 

మూలస్థానమునందుండిన వాయువా ర్రాహారు 
డు ఆ సందేశం వ్రానుకొన్నంద్లున, సింహళం 
రకశ్షణాధికారులు జపాను విమాన దళమును 
దూరానికి తరుమగొట్టగల్లిరి, తిన్న దెబ్బలు 
చూసుకుంటూ జపానువారు పారిపోయిరి. 

ఇంత [ప్రమాదం ఉన్న పని అయినప్పటికి, 
(ఫ్రాతఃకొలపు కాపలా పని చికాకుగానే ఉంటుంది. 
వారి నిసుగు పోగొట్టుటకు ఒక్క. చుర్చుకైన 
పనైనా జరుగదు. ఇందు పాల్గొనే వైమానికు 
లకు స్వర్గయోగులు " అంటారు. వారు 

2 


మేలుకొనియుండే గంటలన్నీ సర్వదా యితర 
మనుష్యులతో సంబంధంలేకుండా (ప్రత్యేక వాయు, 
ప్రపంచంలో గడుపుతారు. 

వారు పగలంతా యిండుగా గడిపే విమానా 
లకు అనేక రహళ్యపు యేర్పాటులుగలవు, 104 
అడుగుల వెడల్సుగల రెక్కలు, 1,000 హోర్సు 
పవరుగల రెండు ఇంజనులు, వంటచేసుకోడానికి 
తగిన వసతులుగ గదులు అందుంటాయి, 
గంటకు 200 మైళ్ల పోగలవు, చాలదూరం 
పోగలవు. యుద్ధానికి తగిన ఆయుధాలు సెక్కు 
అందుంటాయి. 


(4 వ “పేజీ తరజాయి) 

ఇపుడు అత్షరాజ్యాల రేడియోలు గాంధిగారిని 
తెగపొగుడుతున్నాయి. అక్టోబరు 2 వ తేదిన 
టోకియోనుండి “ గాంధి చరిత్రాత్మమగు పురు 
షుడు, అతని అమాయకత్వం, త్యాగళ క్తి, 
యితరుల చిత్త(ప్రకారం తిరుగుటకు లొంగకుం 
డుట అతనిలోని విశేషాలు. ” గాంధిగారి త్యాగా 
న్ని, భారత దేశాభిమానాన్ని బెర్లిను పొగిడింది. 
అదివరకు తిట్టడం యిపుడు పొగడడంవలన అక్ష 
రాజ్యాల నిజోద్దేశం తెలిసిపోయింది. శాసనో 
ల్ల ఘనం అక్ష రాజ్యాలకు సహాయకరంగా ఫలిం 
చునను ఆశతో కాంగైెను నాయకులను పొగుడు 
చున్నారు. 

ఈ వై ఖరికిని సంయుక్త రాజ్యాల వైఖరికిని 
వ్యత్యాసంచూద్దాం. _గాంధిగారి రాజకీయాలతో 
ఏకీభవించకపోయినా, వారినై తికాధిక్యతను మిత్ర 
మండలి దేశాల పెద్ద నాయకులు పొగడుచున్నారు. 
స్మ్సు సేనాని, హాలిఫాక్సు (ప్రభువు గాంధిగారి 
10వ జన్మదినోత్సవమున మిగుల (ప్రశంసించి 
యుండిరి. ఇప్పుడు, యీ రాజకీయ వివాదాల 
దుమారంలో తణువులాడు కొంటూకూడ, 
సెక్కండ్రు ఆశాభంగం చెంది చింతించుచు, 
కొందరుమాత్రం కోపగించుచున్నారు. ఎందు 
చేత ? ఇంతటి మహనీయుడు ఉత్తమ నీతిపరు 
డు తన (ప్రజలకు హానికలిగించి శత్రువులకు 
ఆనందం కలిగించే కార్యం తలసెస్టేడేమా, 
యని, 


¢ యుద్ధ సంచీక 


[16-అక్షోబరు 


బర్మువైన బాంబరు 


మమూనాలు;ః 


అ 

బ్రిటిషువారి బరువై న బాంబరు విమానాలలో 
మోయగల మొత్తం “బరువులో నాలుగోవంతు 
బాంబులుండును. ఆధునిక బాంబరు విమానాల 
న్నంటియందు, బాంబూలకు చోటు తక్కువుంపే 
సెట్రోలుకి చోపెక్కువ "పెట్రోలుకి చోటు తక్కు 
వయితే బాంబులకు చోపెక్కువ యుండును. 
"పెట్రోలు చోటు ఎక్కువై తే విమానం ఎక్కువ 
దూరం పోగలదు. నాంబులు కొంచెం పెట్టి 
నపుడు పెట్రోలు ఎక్కువ పోయవచ్చును ; 
"షెట్రోలు టాంకులు నిండుగానుంపే బాంబు బల్ల 
లు కొంచెం ఖాశీగానుండాలి. కనీసం 4,000 
టన్నుల బలువు మాత్రమే బాంబులు నింపినచో 
విమానం ఎక్కువదూరం పోవడానికి పెట్రోలు 
టాంకులు పూర్తిగ నింపవచ్చును, 

పెద్ద బాంబరు విమానాల విలువ నిర్ణయించు 
టకు అవి పోయేవేగంకూడా గమనీంచాలి. 
బరువు-వడి రెండింటికి అన్యోన్య సంబంధంతో 
విమానం కట్టబడును. ఇపుడు రెక్కలలో 
బాంబులు సింపుచున్నారు. చదరపు అడుగునకు 
40 పొనుల బరువు పెద్ద పెద్ద విమానాలలో 
నుంచబడును. బరువైన బాంబరు విమానాలు 
దిగే స్తానాలన్నింటియందు, అవి దిగుటకు రోడ్ల 
వలె కట్టుట యిపుడవసరమగుచున్నది. అందు 
చేతను ఎయిరో మోటారులు అభివృద్ధి చెందుట 
చేతను, యిపుడు బాంబరు విమానాల వడి 
గంటకు 220 వరకు పెరిగింది. 

ఉత్పత్తి విషయంలో లంకౌష్టరు రకం 
దాంబరు విమానాలు కట్టుటకు అప్టే కాలంపట్ట 
దని అనుభవంవలన తెలియుచున్నది. ఇది 
నరకు చిన్న బాంబరు విమానాలు నిర్మించేకాలం 
కన్న తక్కువకాలం యిపుడు లంకాష్టరులు కట్టు 
టకు అగుచున్నది. 

యుద్ధ (ప్రారంభంలో ఆతి తి బరువైన బాంబరు 
విమానం మోసే బాంబుల బరువుకన్న నేటి బరు 
వైన బాంబరులు మూడింత లెక్కువ బరువును 
మోయగల్లుచున్నవి ; ఫు 2 'రెట్లధికం ఆయుధా 
లను, సగంమంది వై మానికులను మోయగలదు. 
పైగా బరువైన హ్‌ వైమానికుల అపాయం 


ఇండియాలో 
మోటారు బండ్ల 


తయార్‌ . 


ఖు 

ఆయుధ రహితమగు మోటారు బండ్ల 
ెభాగాలను తయారుచేయుట, వివిధ భాగాలను 
తెచ్చి కూర్చుట ఇండియాలో నిరుడు చాల ఎక్కు_ 
వగ అభివృద్ధిచెందినది. ఇంకను ఉత్పతి 
ఎక్కువచేయుటకు యత్నములు జరుగుచున్నవి. 
అనేక వేల బండ్లు పూరర్తియైనవి, వారం వారం 
వాటి ఉత్పత్తి ఎక్కువగుచున్నది. యుద్ధానికి 
పూర్వం భారతీయ సైన్యంలో యీ బండ్లు 5,000 
ఉండెను, యిపుడు 60,000 పైగా వాడుకయం 
దున్నవి. 


అనేక కర్మాగారములు యీ దేశంలోనే 
మోటారు పై భాగాలుకట్టుట చేస్తున్నవి. ఒక 
కర్మాగారం నెలకు అనేక వేలు మోటారు పై 
భాగాలు తయారుచేస్తున్నది. ఇందుకు కావలసిన 
వస్తు సామగి విశేషంగానుంది. ఉక్కు, కలప, 
కాన్వాసు మున్నగునవి ఎంతో ఎక్కువగ (ప్రతి 
వారం కర్మాగారాలకు అందజేయబడుచున్నవి. 
చేసీసులు (ఇంజను, చక్రాలతోగూడిన లో భాగ 
ములు ర శ్లనిండా (ప్రతి రోజూ వస్తున్నవి. 


మోటారు శ్రైరుల ఉత్ప త్తిగూడ దీనితోబాటు 
ఎక్కువైంది, ఇంకా ఎక్కువచేయుటకు ఏర్పా 
టులు చేయబడెను. సైన్యానికి కావలసిన అధిక 
బరువైన మైరులు ఇపుడు ఇండియాలోనే తయా 
రగుచున్న నవి. 


సంఖ్యలు యిపుడు తగ్గినవి, (బిటిషువారి బాంబరు 
విమానాలగు లంకొస్టర్లు, హోలిఫాక్సులు, సిం 
గులు ఆరేండ్ల క్రిందట కనిపెట్టబడినవి. ఇంతలో 
యింత మార్పూ కలిగిందంటే“ బ్రిటిషు విమాన 
పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందిందో గమనింప 
వచ్చును, 


1942] 


యుద్ధ సంచీక ? 


ఇరుసు రాజ్యాల తలదిరుసు జాడ్యాలు. 


ఈ మహో 'సం(గామమును (పారంభించిన 
వాడు హిట్లరు. ఇతర "రాజ్యూలమీదకో మున్ముం 
దుగా క య్యమునకు శాలు దువ్వినవాడు హిట్ల 
రు---మవో 'సంగాను మొకటి ఇవేసితీరవలెన నే 
మహా 'సంకల్చంతో (బ్రహ్మాండమైన (ప్రయత్నం 
బవుకాలంనుంచీ చేసినవాడు హిట్లురు ఇంగ్లాం 
డు (ఫాన్సు మొద్నలైన "పెద్ద రాజ్యూలవారు లోక 
శాంతి కొర్నక తమతమ ఆయుధ బలములను తం 
చ్చి నిగ్రహించ్చి వ్నీలైనంతవరకు వి'సర్జించవలెనని 'సం 
కల్పించి 'సభాలు చేయుచుండిన గత 20 "సంవత్సర 
ములలో జర్మనీకూణా ఆయుధ వి'సర్భనము 
మంచిదనియెంచ్చి ఆ 'సభలకు విచ్చేసి విషయ 
ములన్స్రీ చర్చించి ఆయుధ ములను అన్ని "రాజ్యాల 
వారున్నూూ తగ్గించడమే ఉత్తమమని నొక్కి- వకాగ్రా 
ణించి మెకి శ్రీరంగనీతులు చెప్యుచ్యూ లోలోపల 
జ_ర్లను ఫ్యాక్టరీలలో "లెకగ్రాకు మికికాలిగా టాం 
కులు విమానాలు బాంబులు మొద్వలెన వివిధ 
ఘోరమారణ సాధనములను తయారువేసినది. 
ఈ విధంగా జర్మనీ (వభుత్వముయొకథ- ఆదాయ 
(ద్రవ్యములోని విశేష ఫాగాన్ని ఏటేట ఆయుధ 
నిర్మాణము కొరకు ఖర్చు పెట్టించి జ ర్మనని యుద్ధం 
లోకి దింపిన చెవరు ? హిట్లర్‌ 1-___ఈ విధంగా 
జ_ర్మనీని యుద్ధానికి దింపిన హీిట్లరు జ_ర్నను 
(పజల సమ్మతితో” జర్మనీలోని, ప్రజల 'సం|(ప్రతిం 
పుతో యా వని చెయ్యలేదు. హిట్లరు తన 
'స్వతం(త్ర 'సంక' ల్పాను సారంగా 'సర్భతం(త్ర 
'స్వతం తాధికారియె (ప్రజాభి(పొయంతో నిమి త్తం 
లేకుండా (ప్రజాభి పాయం పాటించకుండా, 
బవాండ మైన యుద్ధంలోనికి జర్మను (పజలను 
దింపి చంపుచున్నాడు. (ప్రజలను నిర్భంధ విధిగా 
పటాలములో "చేరవలెననియ్య సినిక శిత్‌ణ 
పొందవలెననియు శౌసించాడు. (ప్రతి జర్మను 
యువకుడున్నూూూ యుద్దానికి సిద్ధముగా ఉండవలెనని 
బలొతగ్రారించాడు,. ఈ విధంగా యీ 'సం(గాను 
మునకంతకు,  మూలశకారకుడు హిట్లర్‌. -ఈ జన 
'సంహారమునకు బాధ్యుడు అతటేగాన్కి జర్మను 
ప్రజలుశకౌరు. హిట్లరుయొకశా ఆజ్ఞలకు ఎదురు 
జవాబు చెప్పుటకు వీలు లేదు. అందుచేత జ_ర్మను 
ఇసెన్యాలు యుద్ధంచేసి తీరవ'లెను. 

మెనిక ధ_ంర్శముల (వశారముగా మిలిటరీ 
రూల్చునను'సరించి (వతి “సినికుడు తన సైనిశాధి 
"కారి యిహ్టౌనుసారం యుద్ధంలో ఏపని చేయవలె 
నంజు ఆ పని చేసితీరవలెను. ఆ (ప్రకారంగా 


చెయ్యనియెడల, ఆ సైనికుడు మరణదండనకు 
పొత్రుడనుతాడు. కనుక, యుద్ధములో జరిగే 
"ఘోర కార్యములకు ౌనికులు బాధ్యులుకా 
జారు. ఇది యుద్ధ ధ_ర్మనీతి. అన్ని రాజ్యాల 
వారూ అంగీకరించిన ప్రత్యక సిద్ధాంతం. కనుక 
యుద్ధంలో శత్రు పసెనికులు మన చేతులలో చికిగా 
పట్టువడినప్పుడ్కు ఆ శతు “సె౦కులను మనము 
మనవళ మందుం చుకొ నవచ్చును. వారి ఆయుధ 
ములను తీసికోవచ్చును, "కాన్సి యుద్ధ 'సంహోర 
కార్యములకు వారిని బాధ్యులుగా భానించి ఫీడిం 
చడం అధర్మం. కనుక యుద్దములో పట్టుకోబడిస 
ఖైదీలను సామాన్య "నేరస్థులవ లె హింసించి దండిం 
చడం, అక్రమం అధర్మం, ఇది అంతర్జాతీయ 
నీతినియమం,  యుద్ధనీతి నియమముల విషయమై 
అన్ని జాతులవారున్నూ ఇదివరలో జినీవాలో 
ఒక ఒడంబడిక (వానుకొన్నారు. ఆ ఒడంబడిక 
ఆోని రెండవ నిబంధనలో యీ విషయం 'స్పష్టంగా 
నిర్వచింపబడి ఉంది. యుద్ధములో పట్టుకోబడిన 


శతు పసైనికులగు యుద్ధ ఖైదీలకు 'సంెకళ్లు వేయుట 


కూడదు. వారిని సీడించి పాంఫించరాదు. యుదం 
ముగిసేవరకు అట్టి యుద్ధ ఖైదీలను మర్యాదగా 
అన్నవ'ప్త్రములకు 'దేహాపోపణకు లోపం లేకుండా 
చూచి ఆదరించవలెను, తిరిగి శతు పఠుములోనికి 
తప్పించుకొని పారిపోకుండా తమవశమందు 
ఉంచుకొని (ప్రవాసంలో ఉంచబడిన వారి మె 
పవారా ఉంచవచ్చును. ఇది అంతర్జాతీయ నీతి 
నియమం, 

"కాని ఇటీవల (ఫాన్చుకోస్తాలోనున్న డీపే 
అను "రేవుపట్టణముమీదకు కొన్ని (బిటిమ్‌ "సేనలు 
దండయా[(త జరిపినప్పుడు అక్కడ జరిగిన యుద్ధ 
ములో కొందరు బిటిప్‌ సెనికులు జ_ర్మనులకు 
ఖైదీలుగా చికిగానారు. ఈ యుద్ద “ఖైదీలను 
జర్మను “సిని కాధి కారులు పట్టుకొని తీసికొనిపోయి 
(ప్రవా'సములో ఉంచినారు. ఆ యుద్ధ ,ఖౌదీలకు 
కిందటి వారంలో చేతులకు 'సంోోళ్లు వేయడ 
మైనదని జ_ర్భను రేడియోలో జర్మను అధికారులు 
ప్రకటించారు. 107 మంది టబిటిప్‌ పసెనికాథి 
శారులకున్నూ 1,269 (బ్రిటిస్‌ సైనికులకున్నూ 
వెరశి 1,876 మందికి అక్టోబరు నెల 8 వ తేదిని 
"చేతులకు 'సంోళ్లు "వేయబడినవని జర్మను అధి 
"కారులు (వకటించారు: 


ఇంధుకు జవాబుగా (బిటిప్‌ గవర్న మెంటు 
వారు యా [క్రింది రీతిగా (ప్రకటన 'జేసౌరు :.-- 


రి యుద్ధ సంచిక 


ప 


“ యుద్ధ ఖైదీల చేతులకు (బ్రిటిహ్‌నారు_ 'సంోళ్లు 
"వేయుట లేదు. 'జ_ర్షనుల వశొమందున్న బ్రిటిహ్‌ 
చాపెనికులకు జ_ర్మమ అధ కారులు 'సంశిల్లు "వేయడం 
జినీవాలో (వాఫీికొన్న అంతన్జాతీయ ఒడంబడిక కు 
విరుద్ధమైయున్నది. బ్రిటిహ్‌ ైనికులకు జ_ర్గనులు 
'సంశెళ్లు చేసినయెడల జర్మను "మైనికలగు యుద్ధ 
ఖైదీలకుకూ-శా (బిటిసివారు 'సంెళ్లు వేయు 
దురు” ఈ విషయమై అధిగోపినూ ఒక 
మధ్య తట రాజ్యంద్వారా (భీటిష్‌వారు తమ 
అధి గ్నేపణను జర్మను (ప్రభుత్వానికి తెలియచేసారు. 
జర్మను ప్రభుత్వముయొకరా జవాబుకొరకు ఎదురు 
చూస్తున్నారు. 
జ_ర్శనీకంకు ఎక్కువ ఘోరంగా యీ వివ 
యంలో జపాను (ప్రవర్తించింది. హోం క్తాంగలో 
బిటిప్‌ “సైనికోలు చాలానుంది జపానువారికి 
యుద్ధ ఖైదీలుగా చికిగానవ్వుడు నిరాయుధ్నులైన 
ఆ యుద్ధ హెెదీలను జపాను పైసైనికులు అతి ఘూ 
రంగా హింసించినారు. చేతులు విరిచి చెట్లకు 
కట్ట కత్తులతో పొడిచివేసినారు. మిగిలిన ఖైదీ 
లకు ఆహార సౌకర్యములు, నివాస సాకర్యములు 
లేకుండా నీచమృగములక 0 కొ హీనం గాళూటచి 
హంసల పాలువే సారు. వైద్య సహాయం "లేనే 
"లేదు, 
జర్మనీ తన యుద్ధ తంత్రం సాగించుట 
కొరకై 'స్వబేశంలో ఎన్ని ఘూరశకార్యాలు 
వేస్తున్నదో ఇతర _చేశాలలోకూడ అన్ని 
"ఘోరశార్యాలు చేస్తోంది. జ_ర్షనీకి యా 
యుద్ధంలో విజయం లభించును లభించదొయని 


'సంజబేహిస్తూ మాట్లాడినందుకె జరక్కనీలో 
చేయి మంది జగనులకు శిక్షలు నిధింప 
బడెను. నికీంపబడినవారిలో వి ద్యాధికులు 


చాలామంది ఉన్నారు. వారిలో స్రీలు చాలా 
మంది కలరు. 'స్వబేశంలో జర్మను (పభుత్వం 
యీ (కారంగా రాతసంగా వ్యవవారించి 
మరణ దండనలు విధిస్తోంది. బయట దేశా 
లలో ఇంతకన్నా ఘోరంగా వ్యవవారిస్తోంది. 
రష్యాలో జ_ర్మనుల వశ మందున్న రాసావు నగర 
వీధులలో వందలకొలది "వేలకొలది రవ్యను 
పౌరులను నిరాయుధులగు పౌరులను జ_ర్మనులు 
తుపాకులతో శాల్చి చంపివేస్తున్నారు. రష్యా 
లోని జడెస్పానగరంలో "వేలకొలది రవ్యనులను 
అచట బారకీనులలో బంధించి మందు తోటాలు 
సెట్టి ఆ వారకీచులను పేల్చి ఆ జనాన్ని భో స్తం 
చేసారు. 


జర్యనీ తన యుద్ధ తంత్రమురోనకు అండగా 
ఉండవ లెనని ఇటలీనిన్ని జ పొనునున్నూూ తన పత 


[1 6-అక్షోబరు 


ములో చేర్చుకుంది. ఈ మూడు "రాజ్యాలు 
న్నూూ కలిసి (ప్రపంచ చథశ్రౌన్ని తిప్పుటకు ఒక 
యిరునుణా పర్పడనవలెనని హిట్లరు 'సంకల్పిం 
చాడు. అందుకనే ఈ నూటంలో జేరిన రాజ్యా 
లకు అక్షరాజ్యాలని హిట్లరు నామకరణం చే 
సాడు. “అక” అనేది 'సంసగ్భాత పదం. 
“ ఇరును” అనేది తేట తెనుగుమాట. ఈ యిరును 
'రాజ్యాలవారు ప్రపంచ. చక్రాన్ని తిప్పటకో'సం 
ఒకరా కూటంగా చేర్చి పరస్పర “సేవా 'సంబంధం 
ఒకటి ఏర్పరచుకొన్నారు. మై(తి వ్యతాలు 
వాగకొన్నారు. అంతర్జాతీయ నీతి నియమా 
లున్నూ, 'సహాజమానవ ధథర్తాలున్యూ 'పొటించ 
నటువంటి యా తలసిరును రాజ్యాలు తమలో 
తాము (వానుకొన్న మైళతి పటాలను మాత్రం 
ఏ విధంగా ఎంతవరకు పాటించగలవు ! జ్మోనీ 
మీద జపానుకు అభిమానమున్నదా ? తెల్లవాళ్లను 
ఆసియా ఖండంలో అడుగుపెట్ట నివ్వకూడదని 


జపానువాళ్లు గర్జిన్తున్నారు. జపాను వాళ్లంటే 
"జర్మనీకి అభిమానమన్నదా? హిట్లరు తన 


“వీన్‌ కాంప్‌ ” అచే పున్తకింలో చాలా పళ్ల 
ిందటనే జపొనుజాతిని దూపి స్తూ నిందిస్తూ [వాసి 
హిట్లరు తన కంటె బ€వంతు.డె విజృం 
భిస్తే మన్సులోనీకి హిట్లరుయెడల, యోర్భ్యగాని 
అనుమానం గాని లేదంటే యెవడెనా నమ్మగలడా ? 
ఈవిధంగాన్సంజే ఈ యిరును రాజ్యాలు ఒకగ్రా 
కూటంగా నిలువబడగలవా ? అక్రమానికి అధర్షా 
నికి పనుదీయని రాజ్యాలు తమలో తాము 'స్మక 
మంగా ధర్మ బద్ధంగా ఉంటాయా ? ఈ యిరును 


నాడు. 


"రాజ్యాలు ఏ తలబిరును జాడ్యంచేత యీ మహో 
'సం_గామం (పొరంభించినవో, ఆ తలబీరును జా 
ద్యంచేతనే తల _ శ్రీిందులవుతాయి.. ఈనాడు. 
యుద్ధ శెదీలకు యిరుసు రాజ్యూలవారు. ఇనుప 
గొలునులు తగిలించి ఖంధిస్ట్రే "రేపటి రోజున వా 
రిలో వారికే అయికమలత్యత బెడినప్పుడు యిరును 
విరిగినప్పుడు, తమ చేతులకు 'సంశెళ్లు తామే తగి 
లించుకొన్న వారనుతారు. ఇనుపగజ్జెల తల్లి వారి 
రాజ్యాలలో తొండవింపక తప్పదు, జ _ర్మనీ 
యొకగ్రా జనం రష్యా యుద్ధంలో 'సర్వనాళ న మవు 
తూవృన్నది. జర్మనీ దేశంలోనే అంటు బా 
డ్యాలవల్ల మరణ 'సంఖ్య "ాచ్చుతున్నది. 19838 వ 
'సం[లోకంకు 1942 వ 'సం! మొదటి మూడు 
మాసాలలో జర్మనీలోని పెద్ద వట్టకాలలో శిళు 
మరణములు 'చాలా హెచ్చినవి. చేయింటి కీ74 మంది 
చొప్పున మరణించారు. 1987-88 వ 'సంవత్సర 
ములఆతో 'సగటు సుమారు "సంవత్సరం 1కి మయ 
(మిగతా 11 న వేజీలో) 


1042] 
నొలిను గ్రాడు 


అ 
విచి త్రమానవుల కేంద్ర స్థానం. 
లి 
ఒక రహ్యను కవి వర్లన. 
© 

కేస్టాకాటిను సుమనోవ్‌ అను రష్యను కవి 
స్టాలిను గ్రాడునుండి మాస్కోనగరానికి వచ్చి, 
ఆ నగరంలోనుండి రత్షీంచుకొనుచున్న (ప్రజల 
అద్భుత చర్యలను, మంచి కట్టుబొటులను వర్ణ 0 
చెను, 

కాలిపోయిన అనేక అంతస్తుల మేడలోని 
దిగువ గుహవంటి గదిలోనున్న కొండరు మను 
ష్యులు యీ విడ్డూర్వపు కార్యములు చేయు 
చున్నారు. రాత్రి నక్షత్రాలతో మిళకు మిళకు 
మను ఆకాళంలో యీ పాడుమేడ అస్తిపంజరం 
వలే కనబడును, 

వీధిలోనుండి లోతైన మెట్లగుండా దిగువ 
భోగాని పోతాం. ద్వారంవద్ద ఇనుకబస్తాలుండి 
అదీ రక్షణ గుహవలె అగుపడును. లోపల చీక 
టిలో యింకా ఎన్నో మెట్టుంటాయి, ఇచట 
పొడుబడిన యింటి అడుగున త్రవ్వి కట్టబడి 
యుంది ముఖ్యకార్యాలయం. స్టాలింగ్రాడు రక్షణ 
సేనాధిపతి యిచట బలమైన కొయ్య దూలాలతో 
నిలచియున్న చీకటి గదిలో నుంటాడు. అతని 
"పేరు యిపుడు తెలుపబడదు. (క్రమేణ సుప్రసిద్ధ 
మవుతుంది. 

కొత్త డంజను, 

(కొత్తగ నేర్చడిన యీ డంజను గదిలో 
నేలరోజులనుండి విరామంలేకుండ సైనికోద్యో 
గులు పనిచేస్తున్నారు. రాతబల్లవద్దనే (బెడు, 
దుంసలు తింటూవుంటారు. (ప్రతిరోజు వేడి 
కాబేజి పులుసు, మాంసం వంటకం దీరి ఆహారం. 
ఆ గుహ గదిలో గాలి కల్మషంతోకూడిన దగు 
టచే అగ్గిపుల్లలు వెలగవు. 


స్థాలిను గ్రాడు యుద్ధరంగము దక్షిణ 
మున ముందుభాగాని ఉన్న సేనానాయకుని కేంద్ర 
స్థానానికి గుహనుండి ఒక ఉద్యోగి “జలిఫోను 
జేస్తాడు, ఈ దక్షిణ భాగంలోనే అపుడు తీవ 
యుద్ధం జరుగుచుండెను. ఆ 'సేనానాయకుని 
కార్యాలయం 5వ అంతస్తులో ఒక ఇంజనీరు 


భోజనాల హాలులో నుండును. )ఆఫీసరులు 


యుద్ధ సంచీకో ర్ట 


ముఖమలు కుర్చీలపై కూర్చుంటారు. ఒక 
నల్ల చావక(ర 'టేబిలుపై మిలిటరీ మ్యాపులతో 
బాటు, పిల్లవాళ్ల ఎక్సరసైజు పుస్తకంకూడ ఒకటి 
ఉంటుంది. _ కిటికీవద్ద కుండగోలేలలో పూలచె 
ట్లుంటాయి. 
దారుణమగు దాడీ. 

జర్మనులను చూచుటకు దూర్భిణిఅద్దా లక్కర 
లేదు. ఒకడు మోటారు -సైకిలుమీదో వస్తాడు. 
ఇచటనే ఎర్రగార్డు సెనికదళంపై గతవారంనుండి 
శత్రువులు దారుణమగు దాడి జరుపుచుండిరి. 
మామూలు (ప్రకారం జంకరు విమానాలు, ఫిరం 
గులతో మెరుపు యుద్ధం ప్రారంభించి, తరువాత 
200 టాంకులు, వాటివెనుక మోటారుల సహో 
యంతో కాల్బలం సైనికులను పంపిరి, ఒకే 
రోజున 12 సారులు దాడిచేసిరి. 42 టాంకు 
లను ఎ(ర్రగార్జుల ఫిరంగి దళాలు పడగొట్టిన తరు 
వాత, జర్మనులు ఎదురుదాడి మానివేసి, (ప్రక్కల 
నుండి టామీ గన్నరులను పంపి దొంగదాడీ 
చేయ (ప్రారంభించిరి, 


ఇచ్చట ఒక్క పొడుగాటి మేడలో తీవ్రయుద్ధం 
జరిగింది. జర్మనులు (ప్రతి అంతస్తు నాక 
మించి, భవనం చేరే మార్గాలపై మీదనుండి 
గుండ్లు (పేలుస్తున్నారు. తయినను ఎ్మర్రసైని 
కట. లోపలకు పోయిరి. మొదటి అంతస్తు 
నుండి రెండో అంతస్తువరకు యుద్ధం చేసిరి 
(ప్రతి వసారాకొరకు "యుద్ధం చేసిరి. అనేక 
గదులు చాలసారులు చేతులు మారినవి. కాని 
జర్మనులను తరిమి వేయలేక పోయిరి. కావున 
భవనం కాల్చి వేయాలని నిశ్చయించిరి. 

ఐదుగురు రష్యను సై సైనికులు పైనుండి గుండ్లు 
(పేలుచుండగా చెరి 25 పొనుల మందుగుండు 
పుచ్చుకొని భవనం చేరిరి, భవనం దహనంచేసి 
ము అందు కాల్చివేసిరి ఈ ఐదుగురు 
ఆ (పేలుడు woes తస్పించుకొన్నారో 
లేదో నాకు తెలీదు. బహుళ తప్పించుకోలేరు. 


జర్మనులు తరిమివేయబడుట. 

ఈ దక్షిణరంగమునందే జర్మనులు 'వెనుతగ్లి 
ఆత్మరక్షణ చేసుకోవలసి వచ్చింది. రష్యను 
కమాండు కార్యాలయం కిటికీలోనుండి కనబడు 
నంత దగ్గరలో నొక మూల (త్రవ్వుకొని జర్మనులు 
దాగొనియున్నారు. చిన్న అమెరికను జీపు యం 
త్రంలో పోయినచో (ట్రాఫికు కనిష్ట సేపు ఉండేచోట 
నున్నవాడు [క్రొ త్తవాడని, టామీగన్ను ధరించి 


10 యుద్ధ సంచిక 


యున్నాడని వ వసన. కనిస్టేపుని గంట 
(క్రిందట గుండుతో (పేల్చి చంపిరి, 
ఇచటొక స్టాలినుగ్రాడు కర్మాగారం గలదు. 


ఇది చాల పెద్దది. అందలి పనివారు పనిచే 
స్తూనే, మధ్యమధ్య అవసరం వచ్చినపుడు 


యుద్ధం చేస్తున్నారు. గతవారం జర్మనులు యీ 
కర్మాగారంపై బడిరి, రిపెయిరుశాఖ పనివారు 
తామ మరమ్మతు చేస్తున్న టాంకులలో 
దుమికి, వెంటనే గేటులుదాటి యుద్ధరంగంలో 
అ వారివెంట హోముగార్హు బాటాలీయను పని 

రు, ప్రఫెసరు పచాంకోగారి నాయకత్వమున 
న, ఇంకో బటాలియను “సెనికులు స్టాలిను 
(గాడు ప్రధాన కనిస్థపు క్రిగులిను వీరు “నాయ 
కత్వమున వెడలెను.” 


తండ్రులను అను'సరించి. 

వారు సొమాన్య కార్మిక దుస్తులతోనే పూర్వం 
తమ తండ్రులు విప్లవ సమయమున యుద్ధం 
చేసినట్లు యుద్ధం చేసిరి. వీరిలో కొంద రానాడు 
కూడ్‌ యుద్ధం చేసియుందురు. వారు తమ 
లు కుమా _ర్రెలకోగూడ యుద్ధానికి పోయిరి, 
స్త్రీలు మందుగుండు ఆహారపదార్థములు తెచ్చిరి, 
యువతులు (శ్రంచీలలోకిపోయి గొయపడినవారికి 
చికిత్సచేసి, వారిని తిరిగి కర్మాగారానికి 'మోసుక 
పోయిరి. సాయంకాలంవరకు ఒక రాతినంతెన 
వద్ద విడువక నిలచేసరికి, అపుడు ఎరగార్హు 
సైనికులు వచ్చిరి. వారు రాగానే, పనివారు 
తిరిగి తమ ఫ్యాక్టరీకిపోయి తమ మామూలుపని, 
టాంకులు తయారుచేయుట (ప్రారంభించిరి, 

వోల్గానదిపై చంద్రుడు కనబడలేదు. నదిపై 
సప్షయిలు తెచ్చు నావల పొగతో చంద్రుడు కప్ప 
బడిపోయెను. 

ఆడవారుకూడ పనిచేస్తున్నారు. వారు ఎర్ర 
_సెన్యం నర్చులు; ప్రథమ చికిత్స స్థా సొనాలదాటి, 
నదిమీదుగ గాయపడినవారిని చికిల్సీకు తీసుక 
పోవుదురు. గొాయపడినవారందరిని యీ బాలి 
కలు వాల్లానదిపెని తీసుకపోయి, లారీల్నపైని 
ఆస్పత్రికి తీసుకపోదురు. ర_క్తశ్నిక్తమయి, నర 
కంగానున్న స్టాలినుగ్రాడు నగరానికి అది చాల 
దూరంగా నుండును, 

వారు దిగేసరికి ఒడ్డున నల్లని దుక్కలు 
కాలిన స్టీమరు (ప్రక్కన పడియుండెను. దుక్క 
లా? కావ. ప్రమాద స్థ సలంనుండి భద్రమగు 
స్థలానికి స్టీమరులో పోతన్న స్త్రీలు బిడ్డల 


[1 6-అక్టోబరు 


యొక్క. శవాలు, స్టీమరు బాంబుచే కాలిపోయి 
నపుడు చచ్చి ప్రక్కన పడియున్నారు. స్థాలిను 
గ్రాడు విడచి పోప్రయత్నించిన స్త్రీలు బిడ్డలు 
సలువురు చనిపోయిరి. ఇపుడు కాలుచున్న 
స్థాలిన్నుగ్రాడు నగరంలో ఎవ్వరు మిగలలేదు. 
ఇంకను మిగిలియున్న ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. 


మద్రాసు పటాలములలో జన హాని 


వేర్వేరు తకేదీలయందు మద్రాసు పటాలము 
లలో యీ క్రింది రీతిగా జనహోని కలిగినదని 
తెలియజేయుటకు చింతిల్లుచున్నాము :-- 


గాయపడినవారు. 
"నెంబరు, హెబూదా. చేరు. 
ఐఎ జసి — 
ఒ/72009 సిపాయి డ్రైవరు, పి, సుబ్బుగ లేవరు 
ఐ, "హెచ్‌. సీ = 
శనాళ్‌/8 5520 సిపాయి ఎస్‌, మహమ్మదు, 
జి ఎఫ్‌ /8068 నాఖరు +, మహమ్మదు బ్రస్తేలు. 
కనబడక యుద్ధ మెదీలుగ నున్నట్లు 
| ఎంచబిడినవారు 
ఐఏ ఒ సీ. 
ఒ/78218 సిపొయి/డై)వరు సి కె, ఆచు ళన 
ఒ/72681 సిపాయి/డే)వరు, వ శేశవన్నాయ 
రుం 
ఒ/14 16 వంట భరము “రాజు 
ఒ/త 2820 ఫీట్టరు ఎం శేశవ -రామ 
చంద విల్లె 
ఒ/8 8862 ఎలక్ట్మికు మనీం[ది నాదు చ 
(కవగి, 
ఒ/104281 శాశ్చెంటరు , వి మురుగేశ నా 
యకరు. 
ఓ/102785 ఎలక్ట్రికు నిత్యానంది 
ఒ/105250 లా/నాయకు +. పరశురాం 
ఒ/102845 ఫిట్టరు వల 3 పర్వకుట్టి, 
ఒ/105254 సిపాయి పాలకొల్లు పోల 
య్య 
బ,హాచ్‌.సీ,.— 
86069 శిపాయి కల్యాసి, 
86154 సిపాయి | ఎఫ్‌, కృష్ణ రావు 
186687 Sop కృష్ణ 
85844 సిపాయి కృష్ణ జాదవు 
85099 శీపాయి కృష్ణ మరూర్తి, 
186752 స్లీపరు మునుస్వామి. 
18584 వావట్టార్‌ క, మూర్తిం 
40048 సిపాయి క "క నంబియా 
రు 
85499 సిపొయి "పరియస్వామి 
186009 వంట రామ శెడ్డ్టీ, 
85498 సిపొయి రామస్వామి. 
210755 నాయక్‌ ఫదాగంద స్వామీ, 
8641 హవల్దార్‌ వి శబ్యనాయగం, 


1942] 


యుద్ధ సంచిక 11 


బ రృనులకు నల్లమందు అలవాటు చేయుట. 


వశపరచుకోడానికి జపాను తంత్రం, 


జపాను ఆక్రమించిన బహ్మాలోనికి పోయినన్తున్న 
భారతీయ నోరిల్లా  పసెనికుల్సు (బిటినం గోరిల్లా 
'సైనికోలును తిరిగివచ్చి అచట బ_ర్భనులకు జపాను 
వారు నల్లమందు మున్నగు నిషా వస్తువులు అల 
వాటు బేన్తున్నారని చెప్పుచున్నారు. నల్లమందు 
హరోయిను అను నిషా పదార్థములు సరఫరా 
చేయబడు గూజెములు జపానుంగోని అవినీతి 
పరులు నడిపించునవి మాండల్కే రంగూనుమున్నగు 
"పెద్ద నగరాలన్నింటిలో బయలు చేరు చుస వి. 


చీనా మున్నగు ఆక్రమిత ేశాలలో జపాను 
అధికారులు బుద్ధిపూర్వకంగా చేసిన పనులే యికోక్టై 
డను చేస్తున్నారు. మంగోలియాలో ప్రత్యే 
కంగా కొన్ని ప్రాంతాలు చిరకాలంనుండి నిషా 
మొక్కలు నాటి ఓవధులు తయారు చేస్తున్నారు, 
అక్క_డనుండియే యిపుడు బర్తాకు తెస్తున్నారు. 

ముఖ్యంగా బర్షాలో గ్రామాలందుండు సా 
మాన్య వపజకు జపాను అధికారులు యా నిషా 
అలవాటు చేస్తునారు. బ_కగ్గ్షను రయితులు 
యిటీవల తమ పంటలతో రంగూను వచ్చినపుడు, 
జపానువారిచే నిర్వహింపబడిన నిషా దుకాణాలు 
ఎకు(-వగాంచిరి. "సిశిగ్రాంట జనం నిండుగను 
న్సారు. 

రయిత్కుల్లు తమపంటలు అమ్మకో గా సే, జపాను 
ఏజెంట్లు క చాల చవకగ నిషా (ద్ర 
వ్యాలిచ్చి వాడి చూడమంటారు. "హరోయిను 
మ్నార్ఫెను; నల్లమందు విక్రయిన్తున్నారు. కొందరు 
బగ్యను లపుడే వాటికి అలవాటు పడిరి, 

రయితులను యీ నిషాలకు అలవాటువేప్పే, 
చివరకు వారు దివాలాతీస్తి తమ పళువులను పొ 
లాలను తమకే అమ్మివేస్తారని జపొనువారి ఎత్తు 
చీనాలో యి"ఫీచేఫిరి. 

"నేడు బరా అంతటను జపానువారు చిన్న వర్త 
కులను తొలగించి, "పెద్ద జపాను 'సంస్టలు అన్యోన్య 


'సంఖంధంగలవాటిని స్థాపిన్తున్నారు. చిన్న వర్త 


కుని తొలగించుటకు నల్లనుందొక సాధనము, 

ఇంకో దురుళ్లేశం వారికి గలదు. చేశభా క్రి 
గల బర్మనులు యా నిషాకు అలవాటుపడి తే, తమకు 
చయ్యిలొంగి పంచమవళం మనిషిగా (ద్రోహిగ) 
మారతాడని వారి ఆశ. 

బర్మాలోనున్న జపాను ఉద్యోసలుు ఆర్మి 
ఉద్య|ోగలకుగూడ యో నల్లముందు దుకాణము 
లందు అభిమానం (శద్ధగలదు. "కాని కారణం వేరు. 
ఈ అవువధుల విక్రయంవలన వారికి చాల లా 
భాలు వస్తాయని తెలుస్తున్నది. 


700 మెగా జపాను వర్తకులు కుటుంబాలతో 
గూడ రంగానునుండి మోశ్లేను వచ్చిరి. జపాను 
వర్తకులు డబ్బా ఆవోర పదార్థములు మందులు 
వి([శ్రయించువారు, యా వ్యాపారంకూడ చేస్తూ 
వుంటారు. బర్హ్లా నగరాలలో తవు సామాన్య 
కిరానీ వ్యాపారం జేస్తూ నగరంలో యింకో ఛా 
గమున లేదా ఆ దుశాణంలో'"నే యింకో రవా'స్య 
మగు గదిలో నిషా (ద్రవ్యాలిచ్చు వ్యా పారం సెట్టు 
కుంటారు. అక్యాడ బర్మనులకు కొద్ది అకాలాకీ 
నల్లమందు హెరోయిను దొరుకుతాయి. 


(ర వ వేజి తరువా ము 

వ్యాధివల్ల జర్మనీలో (పెద్ద పట్టణాలలాశ) మగ 
ణించిన వారికంటె 1941 వ 'సం॥లో నూటికి 
8ఓ£ చొప్పున ఎకుగావమంది క్షయవ్యాధుల వల్ల 
మరణించారు. ఇదంతా యుద్ధ (ప్రభావం ఇదంతా 
ఇరును రాజ్యాల తలబిరును జాద్య (ప్రభావం, 
ఇరునుగాన్మి ఇనుప గొలుసులు గాని, (పపంచను 
నకు అంతర్జాతీయ .బంధములు కాజాలవు. గాలు 
నులతో యుద్ధ ఖైదీలను బంధించినా, ఈ పవంచం 
ధర్మ బద్ధమై ఉండగలదుగాని శ ల౧ఖలాబద్ధ మె 
యుండజాలదు. ఆ ఇరును రాజాగల తలవీరును 
పోగొట్టుటకే బ్రిటిష్‌వారు శస్త్ర) చికిత్స చేస్తు 
నారు. 


12 యుద్ధ సంచిక 


[16.అకోబరు 1942 


జపాను - సయాం, 


క్రొత్త చట్టాలు ప 


సయాం దేశం జపానుతో కలియుటవలన 
ఎంత లాభం పొందిందో చూడాలంపే, * లాభంి 
అనే పదానికి జపాను జర్మనీలు చెపే బ్బ నిర్వచనం 
తెలిసికోవాలి. కరిన కంట్రోలు నియమాలను 
అనుసరించుతూ, అధికమయిన పన్నులు చెల్లిం 
చుచు, వాక్స్యాతంత్యము ఎన్నికలు లేక 
జీవించుట తమ దేశీయులకే మంచిదయినపుడు, 
తమకు లోబడియున్న దేశాలకుగూడ/ (శ్రేయ 
స్క_రమే అని యీ రెండుదేశాల పాలకులు చెప్పు 
చుందురు. అంతేకాక పాలక జాతుల అవస 
రాలకు తగిన నస్తయిలుచేయు గౌరవంకూడా 
వారికి లభించును. 

జర్మను ట్రాంసుమిషను ఏజన్సీ, జపాను 
డొమై ఏజన్సీ వార్తలు పైవిధంగా చాటుతూ 
వుంటాయి. సయాంలో కొత్త పత్రికాశాసనం 
(ప్రకారం దేశీయ పత్రికల సంఖ్య సగం తగ్గించ 
బడినదని గత వసంత కాలంలో డొమై ఏజెన్సీ 
(పకటించెను, కొత్త చట్టం ప్రకారం కొత్తగ 
ఎన్నుకొనబడిన సభ్యులు (ప్రధాన మంత్రి, మంత్రి 
వర్గము, శాసనసభ ఆమోదిసే స్పెగాని పార్ల మెం 
టులో సానా లాక్రమించరాదని సయాం' అధి 
కారుల కేశియో బాంగ్‌కాకునుండి జూను 19 న 
(ప్రకటించెను. రాజకీయంగా యీ సూక్మనిషే 
ధంతో ప్రారంభించి, [క్రమేణ జపాను ఆర్థిక 
కరిన నియమాలుకూడ అమలు జరుపును, 


చేసంగిలో అన్ని వస్తువులు కాల ప్రకారం 
యిచ్చు రేషనింగు పద్ధతి అమలు జరుపబడెను, 
ఆహార పదార్ధముల కంట్రోలు జూలైలోనే 
(ప్రారంభమయింది. అధికారులు భవనాలు, ఖో 
ర్స, నౌకలు అన్ని వెతకి నియమవిఠుద్ధంగా 
(ప్రవ _ర్తించినవారికి 10,000 టికల్సు (సుమారు 
1,000 పౌనుల్ఫు జరిమానా విధింగుటకు అధి 
కార మొసంగబడెను. ఈ నేరాలు యుకముందు 
సివిలు కోర్టులు కాక మిలిటరీ కోర్టులు విచారింతు 
రని ఆగస్టు 18 వ తేదీన (ప్రకటించబడెను, 


పర్రిక్ల నిపేధము, నిర్భంధపు చాకిరీ. 


జపానువారి ఒ శత్తిడి యింకా అధికమగు 
చున్నట్లు ఆగస్టు 2 వ తేదీన బాంగ్‌కాకు రేడియో 
ప్రకటనవల్ల తెలియగలదు. “జర్మనులో నిరం 
ధపు చాకిరీ పద్దతి బాగా పనిచేయుచున్నదని 
చెప్పి, సయాంలోకూడ ఆ పద్ధతి అమలు జరుపు 
టకు (ప్రభుత్వంవారు ఆలోచిస్తున్నా రని తెలిపెను, 
కౌర్మికులందరు యికముందు ప్రభుత్వ పనివారవు 
తారు, పనిచేయకుంనే కొత్త మిలిటరీ శాస 
నానికి గురియగుదురు ” అని (ప్రకటించబడెను, 
జపానుాపి జ్వేవం. 
బాంగ్‌ కోకు ఒక్కొక్కప్పుడు జపానువారి 
“సమాన అభివృద్ధి (ప్రాంతీ "య వాదమునకు 
ఎక్కువ ఉత్సాహం చూపదు. సయాంనుండి 
విశేషంగా బియ్యం జపానుకి చేరిందని జపాను 
చెప్పుకుంటూవుంపే, జూలై. $1 వ తేదీన 
దాంకాకు యిట్లు స్పష్టంగా తెలిపింది :.---ీ మాకు 
విచేశపు సరకు రావాలంసే జపానునుండి 
మాత్రమే రావాలి. మాకు కావలసినవన్ని 
జపానునుండి రావు, ఏమన జపానుకే సయాం 
లోకన్న ఎక్కువ సరకు అవసరంగా వుంది. 
సయాం కొరకు వస్తువులు తయారుచేయుటకు 
జపానువారికి వ్యవధిలేదు, ” 


కొద్దిరోజులు గడచినాక యింకా గుట్టు బయట 
పడింది. ఆగస్టు 9 వ తేదీనా దాంగ్‌కాకు రేడి 
యో తమ (ప్రజలు జపానుతో పోట్లాడరాదని 
'హెచ్చరించెను. “ప్రస్తుతం సయాం (ప్రజలు 
విశాలహృదయులై యుండాలి. ఒకరిపై నొకరికి 
కోపం, సగసాధించాలను అభిలాష యుండ 
రాదు. జపానువారు సయాంవారు యిచ్చిపుచ్చు 
కొనే భావంలో ఉంటే తగవులే ఉండవు,” 


ఈ విన్నపంలో అంతరారం తెలుసుకొనుట 


ధ 
-కష్టంకాదు. జపానువారు చాల తీసుకొని సయాం 


వారికి చాల తక్కువ యిస్తున్నారని రూఢియగు 
చున్నది. అందుకే సయాం (ప్రజలు తిరగబడు 
తున్నారన్నమాట, 


PRINTED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS AND PUBLISHED BY THE DIRECTOR 
OF, WAR PUBLIOITY, ‘ VICTORY HOUSE ’’, MOUNT ROAD, MADRAS, 


